రిజిష్టర్డు నెం . ఎమ్ . - 398 


OF ANDHA 


MENT OF 


COVERNME 


TRA 
PRADE 


MESH. 


A 


Sama 


त्पत्यमेव जय 


जयते 


విశాఖపట్టణం 
జిల్లా 
రాజపత్రము 


అ సా ధా రణ ము 


అధికారమువలన ప్రచురించబడినది . 


నెం . 7( 1) 


విశాఖపట్టణం, 2011వ సంవత్సరము , జూలై నెల , 25 తేది , సోమవారము 


ఆంధ్రప్రదేశ్ సర్వే ప్రకటన 
2011 వ సంవత్సరము, మార్చి నెల , 3వ తేది గెజిట్ నెం . 9లో 271 మరియు పార్ట్ 2 పుటలలో ప్రకటించబడిన 
ప్రకటన వెంబడి ఆంధ్ర రాష్ట్రమునకు అనుకూలముగా శాసనములు ( సవరించు ) 1954వ సంవత్సరపు ఉత్తర్వులచే 
సవరించబడిన 1923వ సంవత్సరపు 8వ ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల ఆక్ట్ యొక్క 6వ సెక్షన్ అనుసరించి ఈ దిగువ సంతకము 
చేసిన ఆయన విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం లోని ఈ దిగువ నుదహరించిన షెడ్యూలు లోని గ్రామము యొక్క 
భూములకు సంబంధించిన సర్వే పనులు 2011వ సంవత్సరముజూలై నెలలో ప్రారంభమగునని ఇందుమూలముగా 
తెలియచేయుచున్నారు . 

రిజిష్టరు చేయబడిన హోల్డరు , భూస్వామిదారుగాని, ఇతర విధంగా గాని అట్టి భూమలలో హక్కు గలదని చెప్పే ప్రతి 
మనుష్యుడును నిర్ణయింపబడిన కాలమప్పుడును ,స్థలమందును అటుపిమ్మట అప్పుడప్పుడు స్వయంగాగాని లేదా ఏజెంట్ 
ప్రతినిధిగాని హద్దులను కనబరుచు నిమిత్తము అందుకు సంబంధించిన సమాచారమును తెలుపు కార్యము నిమిత్తము 
కోరబడినప్పుడు హాజరు కావలెను . 

సర్వే పనులు ఈ దిగువ పేర్కొనబడిన ఆఫీసర్ల సొంత అధికారము క్రింద జరుగువలెను , మరియు సర్వేకు 
సంబంధించిన అర్జీలన్నియు వారి పేర పంపుకోవలెను . 


టాస్క్ఫోర్స్డిప్యూటీ ఇన్స్పెక్టరు ఆఫ్ సర్వే , విశాఖపట్నం డివిజను 

మకాము : విశాఖపట్నం . 


విశాఖపట్నం జిల్లా 
పెందుర్తి మండలం 

టి . డి . నెం . 3050 
పురుషోత్తపురం అగ్రహారం ఇనాము గ్రామము 


డి . యల్ . బి . యల్ . కుమార్ , 

సహాయ సంచాలకులు , 
జిల్లా సర్వే మరియు భూమి రికార్డులు , 

విశాఖపట్నం . 
ముద్రణకమీషనరుగారిచే ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయము, విజయవాడనందు ముద్రించబడి ,జిల్లాకలెక్టరుగారిచే ప్రచురించబడినది . 
147(0) F 


